


శ్రీ జిజి.వి.ఆర్‌. 





వేదకథాభారతి - 20 


శ) జి. జి.వి. ఆర్‌. రామానుజాలార్యులు 


ప్రధాన సంపాదకుడు 


పాఫెసర్‌ ఎస్‌, బి.రుఘునాథాబార్య 





పచురణ 
పే ఐ.వి.సుబ్యారాపు, ఐ. ఏ.వ్‌., 
కార్యనిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
1999 


౪౬04౮114 80441! - 20 

ఆక! 37144సత14గి341 

ర 

5గ 60.6.౪|౧. గి2ిగా౭గిట్ల2ంగి2గి/౮/ట 


0౧18౬610! 
నిగం/౧9550/ 5. 8. గి౭ర్రగటగ౭టుడంగి2గి2 


[౯|5+66100౧ 1999 
0౦౧169 : 10,000 


ని01190౧06 09 : 


లిగ ౪ 5జిరీలీడ గొడిం, £.45, 
ద(6044/6 ౦గ౦8! 
104గ218 1౧౧౬౪ ౦౪/౭5642౧2గ౧౫5 


104084 
నిగ౦06 : 


౬డ59గృ/065691€ 24 
శిశి!షనిలగనటి ౧4౯1103 
53, (౮౧5121౧౫) గ... 64౧6౮9౧౩, 1౧4084 (0 : 30184 


నిగ౧/(96౮ 24 
జల౮ంిణ౦ంగ ౦౯౯౩౬౯? ౧౧౧౬౧౩ 
58[)/29/౧2164 5, ౮౬౧౮౧! 11208 
ఆఫట/డ4868 (2 : 579654 


మామాట 


డాక్టర్‌ ఐ.వి. సుబ్బారాపు ఐ.ఏ.ఎస్‌., 

కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 

తిరుపతి 

నిత్య సత్యమైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు 

అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్వార్ధ బుద్దితో, త్యాగమయమైన 

'ప్రవృత్తితో తవు తవు జీవితాలను పండించుకున్న ఎందటో 

వుహానుభావుల జీవన వైభవాలు వునకు వేద వాజజయుంలో 
దర్శనమిస్తున్నాయి. 

“ఆహా! ఎటువంటి కర్తవ్యదీక్ష! ఎంత విశాలదృష్టి! ఎటివంటి 
విశ్వకల్యాణభావన ! ఎంతటి ధార్మిక చేతన !'* అని మనల్ని ఆశ్చర్యపరిచే 
జీవనవేదం మనకీ వాజ్ఞయంలో 'ప్రత్యక్షమౌతుంది. ఆ వేదనాదాన్ని 
ఇంటింటా వినిపించాలనే మా ఆకాంక్షకు ప్రతిరూహమే - 

ఈ వేద కథా భారతి. 

వేదకథాభారతిలో ని ఎనలేని మానవత్వపు విలువలు ఈ తరాన్ని 
ప్రభావితం చేయగలిగితే అంతకంటే మాకు ఆనందమేముంటుంది ? 

ఈ కథాపుష్టాలను సంపాదించి తీర్చి దిద్ది అందమైన మాలగా 
రూపొందించిన ప్రొఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య గారిని మనసార 
అభినందిస్తున్నాను. 

ఇంత చక్కగా వు(ద్రించిన 'అన్నపూర్ల గ్రాఫిక్స్‌ వారికి 
అభినందనలు. 

జయతు జయతు భారతీ 
వేద కథా భారతీ 





మనవి 
వేద కథాభారతి. 


అంతళ్ళ'త్రువులను అణచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు 
పట్టంకట్టి, ధార్మిక జీవనానికి ప్రాణంపోస్తూ ఈ లోకంలోనే కాక 
ఇతరలోకాల వారికి కూడా నిండైన మానవత్వమంటే 'ఇది' అని ఆచరణ 
పూర్వకంగా నిరూపిస్తూ, అందులోని మధురిమలను చవిచూపిస్తూ 
వేదనాదవిభాసురమైన ఒక జీవన (స్రవంతి ఈ గడ్డపై వెల్లివిరిసింది. 


జలజలసాగే ఆ అమృత వాహిని వసుంధరను రసమయం 
చేసింది. సస్యశ్యావులం చేసింది. సుగంధపరివుళాలను వెదజల్లే 
నందనోద్యాలను వెలయించింది. వూనవ సృష్టలో అరుదైన 
ప్రమాణాలను కొన్నింటిని నిలబెట్టింది. వాటికి కాలదోషం లేదు. 
అనాటికి, ఈ నాటికి, ఏనాట్టైనా మానవతకు గమ్యాన్ని, జీవనానికి 
అర్జాన్ని పరవూర్జాన్ని సాధించడంలో ఆ (ప్రవూణాలు 
చరితార్జాలయినాయి. అలాంటి జీవన చిత్రాలకు పట్టిన అద్దమే ఈ 
వేదకథాభారతి. 


ఒక్కసారి పరిశీలించండి ! ఆ చిత్రరావుణీయకతను 
మంచిమనసుతో దర్శించండి ! వారి ఆత్మల జాన్నత్యాన్ని వారి భావనల 
జౌచిత్యాన్ని మీరు తప్పక అభినందిస్తారు ! అవి మంచివని తోస్తే 
అనుసరించచడానికి ప్రయత్నించండి ! ఆనందించండి ! 


'ప్రమాథి- నిజబ్యేష్ట 
బహుళ- సప్తమి 
5-7-1999 పాఫెసర్‌ ఎస్‌. బీ. రఘునాభాలాళ్య 





మానవజాతికే తలమానికం : 


వేలకొలది సంవత్సరాలుగ భారతజాతి మహొన్నత్యం విశ్వానికి 
ఆదర్శంగా నిలబడుతూ వుంది. యావచ్విళ్వం నిద్రాణంగాను, 
అనాగరికంగాను ఉండేకాలంలోనే ఈ జాతి జాగృతమై, అద్భుతమైన 
నాగరికతకు పుట్టినిల్లై, అసదృశమైన సంస్కృతీ సంప్రదాయాలను 
నెలకొల్పింది. అప్పుడప్పుడు, అక్కడక్కడ పుట్టిన నాగరికతలు 
కాలగర్భంలో కలసిపోయినా భారతీయ సంస్కృతి, నాగరికతలు మాత్రము 
ఆత్మస్వరూపం చెడకుండా అనేక నవ్యరీతులను కాలానుగుణంగా 
సంతరించుకుంటూ సజీవనదిలాగా నిరంతరంగా ప్రవహిస్తూనే 
ఉన్నాయి. ఈ జాతి విశ్వవమనకు తలవూనికమ్పై, విశ్వగురువై 
పరిఢవిల్లింది. అవిచ్చిన్నమైన ఈ సంస్కృతీ ప్రాభవానికి కారణం దానికీ 
వారసత్వంగా లభించిన 'వేదం' అంటే అతిశయోక్తి కాదు. 


వేదం విశ్వజనీనం : 


భారతజాతికి పరమ (ప్రామాణికమైనది ఈ వేదం. మానవుని 
యొక్క అతి ప్రాచీన శబ్దాన్ని, భావజాలాన్ని పొందుపరచుకొన్న అద్భుత 
సాహిత్యం వేదం. దీన్ని అపొరుషేయమని భారతజాతి గౌరవముగా 
చెప్పుకొంటున్నది. అనాది, అనంతం ఈ వేదం అని ఈ జాతి 


2 


విశ్వసిస్తున్నది. ఎన్నో పర్యాయాలు దీని ప్రమాణాన్ని ప్రళ్నించడానికి 
అనేక ఉద్యమాలు జరిగినాగాని అవి ఏవీ సఫలం కాలేదు. వేదము యొక్క 
(ప్రామాణికత ప్రతీ కాలంలోను పెరుగుతూనే వచ్చింది. సామాన్యజన 
వ్యవహారంలో విడదీయరాని విషయంగా రూపొందింది. వేదనిందకులు 
కూడ వేదం ప్రమాణం అన్న విషయాన్ని “నేను చెప్పిందే వేదం' అనే 
జాతీయాన్ని అతర్కితంగానే తమ వ్యవహారంలో ఉపయోగిస్తూ 
ఉంటారు. దీని ప్రామాణ్యానికి ఇంతకంటే రూఢి ఏం కావాలి? 


బుషిమూర్గం : 

వేదములు అపొరుషేయములైతే అవి లోకానికి ఎట్లా తెలిసినవి 
అంటే తపస్సంపన్నులైన మహర్షులు అతీంద్రియ శక్తి ద్వారా వేదాన్ని 
దర్శించి లోకానికి అందించారు అని మన విశ్వాసం. ఆ విధంగా 


వేదములను దర్శించిన మహర్షులు వేద'ద్రష్టలైనారు. వారు దర్శించి తమకు 
చూపిన మార్గంలో పయనించి భారతజాతి కృతార్హమైంది. 


బుషి మహర్షి రాజర్షి బ్రహ్మర్షి : 


భారతజాతి జీవితానికి దీపం చూపినవారు బుషులు. బుషి 
అంటే అతీం(ద్రియశక్తీద్వారా చూచేవాడు. అతడు జ్ఞాని కావడం మాత్రమే 
కాదు. అతడికి కొన్ని విశిష్ట లక్షణాలున్నాయి. సాధుస్వభావమతని జీవనం. 
అయితే, సాధుత్వ రక్షణ కోసం, లోక సంగ్రహణం కోసం అవసరమైతే 
ఆగ్రహిస్తాడు. సదాచార పరాయణుడు. సన్మార్గప్రవర్తనుడు. సుఖాలకు 
అతి దూరంగా కృత్రిమత్వానికి అవకాశం యివ్వకుండా అతి సహజంగా, 
ఆదర్శవంతంగా జీవించడం యితడి వైశ్శష్ట్యం. తాను తెలుసుకున్న జ్ఞానం 


3 


వల్ల తనకు మాత్రమే లాభం కలగాలని అనుకునే సంకుచితత్వం కలవాడు 
కాడు. పైపెచ్చు సుఖాలను అనుభవించడానికి ఎన్నో అవకాశాలున్నా వాటిని 
'త్రోసిరాజని కష్టాలనే వరిస్తూ తపోనిష్టలో వుంటాడు. ఈ గుణాలన్నీ 
కలిస్తే అతడు బుషి, రాజర్లులు, మహర్షులు, 'బ్రహ్మర్హులు అని బుషులలో 
తరతమ భేదాలున్నాయి. బుషి వాచకం సామాన్యం. పైన చెప్పిన గుణాల్లో 
ఏవో కొన్నింటిని కలిగి వుంటాడితడు. క్లిష్టమైన రాజధర్మాన్ని నిర్వర్తిస్తూ 
స్వపర భేదాన్ని, తప్పక పాటించవలసిన రాజులలోకూడ 
బుషిత్వముండవచ్చు. అట్టివారిని రాజర్జులంటారు. మహర్షి అంటే 
బుషి గుణాలను అన్నింటినీ పుణికి పుచ్చుకొని లోకసంగ్రహణం 
చేసేవాడు. అయితే ఇతనికి అహంకార మమకారాలు పూర్తిగా తొలగిపోవు. 
వీటిని కూడా తొలగించుకొని సంపూర్ణమైన ఇం(ద్రియని(గ్రహాన్ని, 
మనోని గ్రహాన్ని సంపాదించుకొన్న జ్ఞాని బ్రహ్మర్షి అవుతాడు. అటువంటి 
వాళ్ళు ఒకరో, ఇద్దరో మాత్రమే వుంటారు. ఆ కోవకు చెందినవాడు 
వసిష్టమహర్షి. 


వసిష్టుడు : వశిష్టుడు : 


వసిష్టునకు, వశిష్టునిగా కూడ వ్యవహారం వుంది. రెండూ సార్ధక 
నామధేయాలే. వసిష్టుడు అంటే వసించే వాళ్ళందరిలో (శ్రేష్టుడు. వసించే 
విధానాన్ని, వసించుటలో ని సాఫల్యాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. 
వశిష్థుడనగా సర్వతోముఖమైన వశిత్వము సంపాదించిన వారందరిలో 
'శ్రేష్యడు. ఈ రెండూ కూడ వసిష్టనిలో సంపూర్శంగా 
విలసిల్దుతూవున్నాయి. 


వసిష్ట మండలం ; 


బుషుల మూలం తెలుసుకోవడానికి ప్రయత్నించరాదని పెద్దల 
మాట. ప్రయత్నించినా ఫలితం వుండదు. మహానుభావుల చరిత్రలన్నీ 
అనేకములైన ఐతిహ్యాలకు లోబడి అసలు విషయాన్ని మరుగుపరుస్తాయి. 
ఆధునిక కాలంలో కూడ యిలాంటి వాటికి అనేక ఉదాహరణలు 
లభిస్తాయి. మరి అత్యంత ప్రాచీనమైన బుషుల చరిత్రలు ఇదమిళ్ణంగా 
తెలుసుకోవడం ఎలా సాధ్యమౌతుంది? అయినప్పటికీ ప్రయత్నం 
చేయడం పండిత లక్షణం. వేదం ద్వారా వసిష్మని గురించి కొన్ని 
విషయాలు మనకు తెలుస్తూవున్నాయి. బుగ్వేదంలో 7 వ మండలాన్ని 
వసిష్టమండలంగా చెప్తారు. దానిలోనూ, మరికొన్ని చోట్లా లభిస్తున్న 
విషయం ఆధారంగా వసిష్టుని కథను తెలుసుకుందాం ! 


మంత్రద్రష్ట : 

వైదిక పరంపరలో పౌరోహిత్య విశేషాలతో సంపన్నుడైన వ్యక్తిగా 
వసిష్ట మహర్షి పేర్కొనబడ్డాడు. బుక్సంహితలో గల సూక్తాలలో ఎక్కువ 
సూక్తాలను దర్శించిన మహర్షి వసిష్టుడు. మొత్తం 104 సూక్తాలను 
ఈయన దర్శించినట్లు మనకు బుగ్వేద సంహిత ద్వారా తెలుస్తున్నది. 
బేదం 7-18 లో వసిష్టని నేతృత్వంలో సుదాసునికి చేసిన సహాయం 
ప్రస్తావించబడింది. వసిష్టమహర్షి కృష్టయజుస్సంహితలో 53 మంత్రాలను 
దర్శించాడు. సామసంహితలో 43 దళతుల్లో కొన్ని మంత్రాలకు ద్రష్ట 
వసిష్ట మహర్షి. ఇతడు అథర్వవేదంలో 14 సూక్తాలను దర్శించాడు. ఈ 
విధంగా వసిష్టమహర్షి నాలుగు వేదాలలోని మంత్రాలను దర్శించిన 
మహనీయుడైనాడు. 


మూడు జన్మలు న్‌ 


ఇతడు వసిష్టుడనే పేరుతో మూడు జన్మలెత్తాడు. అందులో 
మొదట (బ్రహ్మ మనస్సునుండి జన్మించాడు. అప్పుడే ఇతడు అనేక 
వేదమంత్రాలను దర్శించాడు. ఇతని భార్య అరుంధతి. పృథివి, జలం, 
అగ్ని, వాయువు, ఆకాళశమనే పంచమహాభూతాలు, వసువులు కలవాడు 
కాబట్టి ఇతడు వసిష్టుడైనాడు. అణిమాది సిద్దుల చేత వసువులను 
వశపరచుకోవడం వల్ల ఇతనికీ పేరు వచ్చింది. దక్ష యజ్ఞంలో దేవతలతో 
పాటు ఇతడు కూడ మరణించాడు. అప్పుడు అరుంధతి కూడ ఇతళ్లీ 
అనుసరించింది. వీరిరువురు నక్షత్రాలైనారు. వీరికి 1. చిత్రకేతువు, 
2. పురోచిషుడు, 3. విరచుడు, 4. మిటత్రుడు, 5. ఉల్చ్బణుడు, 
6. వసుభృద్యానుడు, 7. ద్యుమంతుడు అని ఏడుగురు కుమారులు 
కలిగారు. వీరంతా బ్రహ్మర్హులైనారు. 


ఇతడు రెండవసారి బ్రహ్మదేవుని హోవూగ్నినుంచి 
జన్మించాడు. ఈ జన్మలో అరుంధతి 'అక్ష్మమాల' అనే పేరుతో ఇతనికి 
భార్య అయింది. నిమిచక్రవర్తి శాపం చేత ఈ జన్మ అంతరించింది. 


మూడవ జన్మలో మిత్రావరుణుల కుమారునిగ, అగస్త్యుని 
సోదరునిగ పుట్టాడు. ఈ జన్మలో నారదుని చెల్లెలైన అరుంధతి ఇతని 
భార్య. ఇతడు మొదటి జన్మలో వేదాలను దర్శించాడు. రెండు, మూడు 
జన్మలలో వసిష్టునికి సంబంధించిన అనేక కథలు పురాణాలలో 
వివరించబడినవి. 


పుట్టుకతోనే... . 

ఊర్వశి, మిత్రావరుణుల (ప్రభావ ఫలితంగా వసిష్టుడు 
జన్మించాడు. సద్యస్పంజాతుడు గనుక అతనికి శైళవ, బాల్య, 
కౌమారాలనేవి లేవు. పుట్టుకతోనే జ్ఞాని అయిన వసిష్టుడు సరస్వతీ 
నదీతీరంలో వసిష్టశిల అనే ప్రదేశంలో నివసిస్తూ తపస్సు చేశాడు. విపాశా 
నదీతీరంలో కూడ అతడు తన జ్ఞానసంపదను పంచిపెడుతూ 
వుండేవాడు. కృష్ణశిల అనే ప్రాంతంలో నివాసం చేశాడు. క్రమంగా అతడు 
వేద దర్శనం చేశాడు. అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, ఉషస్సు మొదలైన 
దేవతలను సాక్షాత్కరింపజేసుకున్నాడు. అగ్ని, వాయువు, ఆదిత్యుడు 
అనే మూడు ప్రకృతి శక్తులకు ఉషస్సుతో గల సంబంధాన్ని దర్శించాడు. 
ఆయాదేవతల స్తోత్రాలను వెలువరించాడు. అశక్వరీలనే సూక్తం ద్వారా 
ఇంద్రునకు బలం పెరిగేలా చేశాడు. దాని వలన ఇంద్రుడు వసిష్టుని 
యందు మి(త్రత్వం వహించాడు. వసిష్టుని స్తోత్రాలు, పితరులకు కూడా 
తృప్తీ కలిగించాయి. తీవ్రమైన తపస్సుతో అతడు [క్రమ [క్రమంగా ఎదిగి 
మహర్షి అయ్యాడు. 

అగస్త్యుడు ఈయనకు అగ్రజుడు. అతడు తన చేతలతో 
లోక(ప్రజలకు సన్నిహితుడయ్యాడు. ఎల్లప్పుడూ తపోనిష్టలో వుండే 
వసిష్టుని యొక్క శక్తి సామర్ద్యాలను లోకోపకారకంగా తీర్చిదిద్దటానికి 
అగస్త్యుడు తన సోదరునికి తృత్యులు అనే జనులతో సంబంధాన్ని 
ఏర్పరచాడు. తన జ్ఞానతేజస్సుతో, తపోవుహవుతో, 
లోకసంగ్రహణదీక్షతోను వసిష్టుడు కొద్దికాలంలోనే తృత్యులకు 
పురోహితుడుగా స్టిరపడి వారికి నాయకత్వం వహించాడు. అతని 
నాయకత్వంలో తృత్యులు సర్వతో ముఖాభివృద్ది సాధించారు. 


వసిష్టుని కుటుంబం : 

వసిష్టుడు కర్షమ ప్రజాపతి కుమార్తెయైన అరుంధతిని 
వివాహమాడాడు. అరుంధతి అనగా భర్తను ఎన్నడును విడువనిది, 
భర్తమాట జవదాటనిది. వీరి దాంపత్యం భారతజాతికి ఆదర్శ'ప్రాయమై 
వెలుగొందుతూ ఉంది. ఈమె వల్ల వసిష్టుడు శక్తి అనే కుమారుని 
పాందాడు. ఇంకా అనేకులైన కుమారులు జన్మించారు. వాళ్ళుకూడ 
తపోనిషాగరిష్టలై జ్ఞానపరిప్లూర్లులై వేదాన్ని దర్శించారు. వసిష్టుడు తన 
కువూరులతో కూడా అనేకవలులైన వేద భాగాలను, సావులను 
దర్శించాడు. వాటిని ప్రచారంచేశాడు. తన ప్రజాహితకార్యాల ద్వారా 
'ప్రజాపురోహితుడుగా ప్రసిద్ది చెందాడు. తృత్యులకు వసిష్టుని మాటే 
వేదం, వసిష్టుని బాటే అనుసరణీయం. 

వసిష్టుని కుటుంబం కూడ అభివృద్ది చెందింది. శక్తికి భార్య 
అయిన అదృళ్యంతికి పరాశరుడు జన్మించాడు. ఇతడు కూడా తన 
తపశ్శక్తితో వేద భాగాలను దర్శించాడు. 
విశిష్ట లక్షణాలు : 

వసిష్టునకు, వసిష్టుని కుటుంబానికి ఒక విశిష్టమైన గుర్తింపు 
ఉండేది. వారందరికి తలకు కుడిప్రక్కన కొప్పు ఉండేది. అందరూ కూడ 
తెల్లని వస్త్రాలు ధరించేవారు. వీరి దర్శనం అందరికి పవిత్రమైన 
ఆలోచనలను కలిగించేది. సూర్యసమాన తేజస్సు, వాయు సమాన వేగము 
వీరి విశిష్ట లక్షణాలు. వీరు చేసే ప్రసంగాలు కాని, దేవతాస్తోత్రాలు కాని 
ఇతరులకు అనుకరించటానికి అసాధ్యాలుగా ఉండేవి. వీరికి అతీంద్రియ 
జ్ఞానసంపద పుష్కలంగా ఉంది. సహ(స్రముఖాలుగ విస్తరించే 
కార్యక్రమాల నిరహణకు అవసరమైన హృదయజ్డానము వీరిసాత్తు. 


గణరాజ్యాలు : భరతగణం సుదాసు నాయకత్వం : 


ఆ కాలంలో భారతదేశంలో అనేక రాజగణాలు విభిన్న 
ప్రాంతాల్లో పరిపాలిస్తూ ఉండేవి. వానిలో భరతగణం ఒకటి. దానికి 
నాయకుడు సుదాసు. అతడు పైజవనుని కువూరుడు. వుంచి 
పరాక్రమశాలి. భారతజాతికి చక్కని పరిపాలనను అందివ్వాలనే కోరిక 
కలవాడు. భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుతూ, భారతజాతి 
యొక్క ఐకమత్యాన్ని పెంపొందింపజేయాలని సుదాసు ఆకాంక్ష అయితే 
అతని ఆశలను వమ్ముచేస్తూ కొన్ని గణాలు దేశంలో. ఎల్లప్పుడు 
ఉప(ద్రవాల్ని కలిగిస్తూ వుండేవి. వానిలో అను, దృహ్యు, పురు, తుర్వసు, 
యదు అనే ఆర్యగణాలు, పక్టులు, భళాణులు, అలినులు, విషాణినులు, 
శివులు అనే అనార్యగణాలు లోకోపద్రవకరంగా పరిణమించినాయి. 
వీటిని అణచకుండా జాతిని కాపాడటం, దేశాన్ని రక్షించడం సాధ్యం 
కాదని సుదాసు గ్రహించాడు. అప్పటికే వసిష్మచి నేతృత్వంలో [క్రమంగా 
బలపడుతున్న తృత్సులతో వైత్రిచేసి తద్వారా ళత్రువులను 
ఎదుర్కోవాలని భావించాడు. తృత్సులకు రాయబారం పంపాడు. 


ఒకేఒరలో.... 


ఆ కాలంలో భరతకులానికి ఒక పురోహితుడున్నాడు. అతడు 
విశ్వామి(తుడు. విశ్వావి(తత్రుడు కూడా సావూన్యుడుకాడు. 
అసమానమైన శక్తి, పట్టుదల ఈతని సొత్తు. రాజుగా జనించి మహర్షియైన 
వుహాతపః సంపన్నుడు. అతని పౌరోహిత్యంలో సుదాసు ఎన్నో 
ఘనవిజయాల్ని సాధించాడు. తృత్సుల నియమం కారణంగా, సుదాసు 
విశ్వామిత్రుని వదలుకొని తృత్సుల పురోహితుడైన వసిష్టుని తనకు కూడ 
పురోహితునిగా అంగీకరిస్తూ అతని నేతృత్వాన్ని అంగీకరింపవలసి 


9 


వచ్చింది. తృత్యులతో స్నేహం తన అభిలాష తీరడానికి అత్యంత ఆవశ్యకం. 
వసిష్టుని పురోహితునిగా తీసుకొనక తప్పదు. ఒక ఒరలో రెండు కత్తులు 
యిమడనట్టుగా ఒకగణానికి ఇద్దరు పురోహితులు, అందులోను ఆత్యంత 
'ప్రతిభాసంపన్నులు ఉండటం సాధ్యం కాదు కదా! అందువల్ల సుదాసు 
విశ్వామిత్రుని వదలుకొన్నాడు. 


వసిష్టుడు తృత్యులతో బాటు భరతగణాన్ని కూడ విజయపథ 
వైపు పయనింప జేశాడు. ఈ రెండు గణాలు దినదినాభివృద్ది చెందుతూ 
బలపడసాగినాయి. అన్యగణాలపై ఆధిక్యం సంపొదించడానికీ సర్వ 
విధాలా సన్నద్దమై వున్నాయి. వసిష్టుడు ఈ రెండు గణాల యొక్క జ్తి 
సంపదలను సమీకరించే బృహత్‌ ప్రయత్నంలో వున్నాడు. వారికి 
దైవికబలాన్ని కూడ చేకూర్చే యత్నంలో మునిగి వున్నాడు. 
సాగరంలా ఉప్పొంగింది : 
భరతకులం పౌరోహిత్యం పోయినందువల్ల అవమానపీడితుడైన 
విశ్వామిత్రుడు ప్రతీకారవాంఛతో మండిపోయాడు. అప్పటికే లోకోప ద్రవ 
కారకులుగా ముద్రపడిన గణాలను ఆశ్రయించి వారిని యింకా 
ప్రేరేపించాడు. వారినందరనూ సమైక్యపరచాడు. వారికి యుద్దనీతిని 
బోధించాడు. భరతులపై పురికొల్పాడు. వసిష్టుని నేతృత్వంలో తన 
గణములను అభివృద్ది పరచుకొంటున్న సుదాసుపై ఈ రాజ గణాలు 
తుర్వసుల నేతృత్వంలో యుద్దం (ప్రకటించాయి. సుదాసు యింకా 
యుద్దానికి సన్నద్దుడు కాలేదు. అభివృద్దిమార్గంలో పయనిస్తున్న 
తృత్సులకు యుద్రమంచే ప్రీతికాదు. కాని మార్గాంతరం లేదు. అపారమైన 


సైన్యంతో పదిమంది రాజుల కూటమి వెల్టుషూ ముట్టడికి సిద్దమౌతోంది. 
పరుష్షీనదికీ, యమునానదికి మధ్య సైన్యాలు మోహరించి వున్నాయి. 


10 


సుదాసునాయకత్వంలో సైన్యాలు ఎంత ప్రయత్నించినా ముందుకు పోలేక 
పోవటమేకాక వెనకడుగు వేయక తప్పలేదు. ఆవిధంగా సుదాసుసైన్యాలు 
పరుష్రీనదీతీరం చేరుకున్నాయి. పరుకీనదిని దాటి ఆవలి ఒడ్డుకు 
చేరుకుంటే సైన్యానికి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఆత్మబలం 
సంపాదించటానికి అవకాశం ఏర్పడుతుంది. కాని, పరుష్షీనదిని 
దాటటవెలా? నది పరవళ్ళు తొక్కుతోంది. నదిలో దిగితే 
ప్రవాహవేగానికి కొట్టుకుపోవడం ఖాయం. అది ఆత్మ వినాశకారణం. 
పోనీ తీరంలోనే వుంటే సాగరంలా ఉప్పాంగుతున్న శత్రుసైన్యాల పాంగునకు 
గురికాక తప్పదు. రెండూ ప్రమాదకరములే. ఏమి చేయాలో పాలుపోని 
స్టీతిలో సుదాసు, అతని సైన్యాలు ఆవులను తోలే కజ్జులాగా రక్షణ లేకుండా 
బిక్కచచ్చి వున్నాయి. 

ఎంతో సమయం అక్కరలేదు : 


ఆ సమయంలో వసిష్టుడు తన యొక్క దర్శనసామర్ధ్యంతో 
ఉపాయం క నుగొన్నాడు. తన అద్భుతమైన వాక్సాతుర్యంతో 
అతీంద్రియమైన, ఆత్మనిష్టమైన శక్తితో ఏకా గ్రంగా ఇంద్రుని ప్రార్ధించాడు. 
ఈ ప్రార్థనలను ఇం(ద్రుడు విన్నాడు. వసిష్టుని అభీష్టాన్ని నెరవేర్చాడు. 
పరుష్టి యొక్క ప్రభూత (ప్రవాహాన్ని ఖాళీ చేయించాడు. పరుష్హీ 
నదియొక్క ప్రవాహవేగం తగ్గింది. నీరు ప్రశాంతంగా ప్రవహిస్తూంది. 
వసిష్టుని నాయకత్వంలో సుదాసు, సుదాసుని సైన్యాలు .పరుష్టీనదిని 
అవలీలగా దాటివేశాయి. సుదాసు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ అద్భుతమైన 
పరిణామం సుదాసు సైన్యాలకు కొత్త ఊపిరి నిచ్చింది. అవి నూతన 
బలాన్ని సంతరించు కున్నాయి. శత్రువునెదుర్కొనేందుకు సర్వ 


సన్నద్దమయ్యాయి. 


11 


శత్రుసైన్యాలు పురోగమిస్తూ వస్తూవున్నాయి. వానికి ఎదురు 
లేకుండా ఉంది. తమ సైన్యం అపారం. సుదాసు సైన్యం పరిమితం. వారిని 
ఓడించడానికి యింక ఎంతో సమయం అక్కరలేదు అనుకుంటూ 
శత్రుసైన్యాలు ఉరుకుతున్నాయి. 


తుర్వనుడు అప్పుడే భరతుల ఆస్తులలో తన భాగాన్ని గురించి 
ఆలోచనలో పడ్డాడు. యుద్దంలో గెలిచిన తర్వాత ఓడిపోయినవారి 
ఆస్తులలో అధికభాగం తవుకే దక్కాలని వుత్స్యులు (ప్రచారం 
చేసుకుంటున్నారు. 


విజయదుందుభి : 


సుదాసుసైన్యం పరుక్షీనదిలో దిగటం, చాలా సులభంగా దానిని 
దాట్‌వేయడం కనులారా చూచిన శత్రుసైన్యాలు తాముకూడా నదిని 
దాటటానికి నదిలో దిగినాయి. ఒక్క సారిగా వెలువ పెల్టుబికింది. 
పరుష్షీనది వెనుకటివలెనే మహో గ్రరూపాన్ని దాల్చింది. ప్రవాహవేగానికి 
సైన్యాలు కొట్టుకు పోయినాయి. కాపలా కాచే గొల్లవాడు లేని ఆవులు 
పారిపోయినట్నుగా సైనికులు చెల్లాచెదరయినాయి. ఆవిధంగా నదిలో 
కొట్టుకుపోతున్న శత్రు సైనికులు రక్షకుని కోసం దేన్నిబడితే దాన్ని 
ఆశ్రయించారు. తమతో బాటు కొట్టుకు పోతున్న మరియొకని ఆసరా 
కోసం ఉవ్విళ్ళూరారు. కొందరు సైనికులు ప్రవాహపు వేగాన్ని తట్టుకుని 
ఈది ఒడ్డుకు చేరారు. ఆ విధంగా ఒడ్డుకు చేరిన వారిని సుదాసు సైన్యాలు 
తుదముట్టించినాయి. యజ్ఞం కోసం పురోహితుడు దర్భలను కోసినంత 
సులభంగా సుదాసు శత్రుసైనికుల తలలనుత్తరించాడు. ఈ యుద్ద 
యజ్ఞానికి యజవమానుడైన తుర్వసుడు స్వయంగా పురోడాళం 


12 


అయ్యాడు. భరతకులం యొక్క సంపదంతా తనకు లభిస్తుందని 
ఆశపడిన మత్స్య్యులు నశించారు. భృగువులు దృహ్యులు కూడ వారిని 
అనుసరించారు. వారి కోటలన్నీ సులభంగా సుదాసుకు వశమైనాంయి. 


ఈ వృత్తాంతం దాళరాజ్జ యుద్దంగా బుగ్వేదంలో 
'ప్రసిద్రమైయుంది. ఈ యుద్దంలో సుదాసు విజయానికి, భరతకుల 
(ప్రతిష్టకు భావి బారత దేశ సంస్టాపనకు వశిష్టుని పాత్ర అసాధారణమైనది. 
ఇంద్రునితో వసిష్టునకుగల మై త్రికారణంగానే ఈ యుద్దంలో విజయం 
లభించింది. ఇక్కడ నిజానికి విజయం ఇంద్రునిదే. ఇం(ద్రుడు మేకల 
సాయంతో సింహాన్ని జయించాడు. ఈ యుద్ద విజయంతో వసిష్టుని కీర్తి 
దిగంతాలకు వ్యాపించింది. 


పురోహితుడుగా ., ... 


ఆ తర్వాత కూడ సుదాసు, అతని వర్గంవారు ఇంటా, బయటా 
ఉన్న శత్రువులతో యుద్దాలు చేయవలసి వస్తూ ఉండేది. దేన్నైనా 
వెనుతీయుని శత్రువుల అనాగరిక ప్రవర్తన వలన నాగరికులుగ, 
శాంతికాముకులుగ ఫురోభివృద్ది సాధిస్తున్న భరతగణాలకు చాల బాధ 
కలిగేది. ఈ పీడను వదలించుకోవటానికి వసిష్టుడు దేవతలను 
(ప్రార్ధించాడు. ముఖ్యంగా యుద్రదేవుడైన ఇంద్రుని, బుత(ప్రతినిధియ్రైన 
వరుణుని ప్రార్ధించాడు - ఓ ఇంద్రావరుణులారా! మా శత్రువులు మరీ 
కక్ష కట్టియున్నారు. వారి ఆయుధాలు మమ్మల్ని క్షోభ పెడుతున్నాయి. 
మా ఇహ పరాలను కాపాడేవారు మీరే కదా! అన్ని యుద్దాలలోనూ మమ్ము 

- కాపాడండి. రాజ్యక్షేమంకోసం, (ప్రజల సంపత్సమ్చద్దికోసం, శాంతి 
సౌఖ్యాలకోసం వసీష్టుడెంతగానో శ్రమించాడు. తన తపోనిష్టను, 
దేవతలతో తనకు లభించిన స్నేహాన్ని ప్రజలకోసం వినియోగించాడు. 


13 


అభీవర్తమనీసూక్తం ద్వారా బ్రహ్మణస్పతిని స్తోత్రం చేసి రాష్ట భివృద్రిని, 
శత్రుక్షయాన్ని సంపాదించిపెట్టాడు. అగ్నిని ప్రార్దించి అనేకమైన 
ఆశీస్సులను (ప్రజలకు పంచిపెట్టాడు. వుండూకసూక్తం ద్వారా 
అవగ్రహమేర్చడినప్పుడు మేఘాలను ప్రేరేపించి వర్షం కురిసేట్టు చేశాడు. 
వసిష్టుని పౌరోహిత్యంలో భరత- తృత్సుగణాల ఆధిపత్యంలో భారతదేశం 
అసమానమైన అభివృద్దిని సాధించింది. 

నేనే నిజమైన వసిషుణ్లి 1 

ఎంత ఎంతగా లబ్ర ప్రతిష్టులు కీర్తిమంతులౌతారో అంతంతగా 
శత్రువులు కూడ పెరుగుతూ వుంటారు వసిష్టునకు కూడ ఈ గతి 
తప్పలేదు. విశ్వామిత్రుడు వుండనే వున్నాడు. సుదాసుని వద్ద తన 
పౌరోహిత్యం పోవడానికి వసిష్టుడే కారణమనే (భ్రమతో అతని పై కక్ష 
కట్టాడు. కొంతమంది యాతుధానులనే రాక్షసులు విశ్వామిత్రుని ప్రేరణ 
వలన వసిష్టుని పుత్రులకు అనేక విధాల కీడు చేశారు. ఒక రాక్షసుడు 
వసిష్టుని రూపం ధరించి లోకంలో అల్లకల్లోలం సృష్టించి వసిష్టునకు 
మచ్చ తేవాలని ప్రయత్నించాడు. 'నేనే నిజమైన వసిష్ణుడను. అతడు 
రాక్షసుడు' అని ప్రచారం చేశాడు. వసిస్థుడు తన మిత్రుడైన ఇంద్రుని 
(ప్రార్హించాడు. మరుత్తులను కూడ అతడు స్తోత్రం చేశాడు. ఈ 
సందర్భంలో అతడిట్లా శపథం చేశాడు - 

“నేనెవరినైనా ఒక్క మనిషిని గాని ఇబ్బంది పెట్టినట్లయితే, నేను 
గనక రాక్షసుడనైనట్టుయితే నేనీ క్షణమే మరణిస్తాను. ఈ రకంగా నన్ను 
యాతుధానుడని అబద్రముగా పిలచినవాడు తన 10 మంది పిల్లలతోను 
నశిస్తాడు'. ఈ సందర్భంగా వసిష్టుడు రక్షోఘ్న సూక్తాన్ని దర్శించాడు. 
రత్షోఘ్న సూక్త పఠనం వలన రాశ్షసాది దుష్ట శక్తుల బారి పడకుండా 
తప్పించు కోవచ్చుననేది మన సం(ప్రదాయం. 


మార్గాంతరం లేదు 1 

సరస్వతీనదిలో స్నానము చేసి సంధ్యాదికాలు నిర్వర్తించుకో వడం 
వసిష్టునకు నిత్యకృత్యంగా వుండేది. వసిష్టుని ప్రవాహవేగంలో లాగుకొని 
రావలసినదిగా విశ్వామిత్రుడు సరస్వతీనది నాజ్ఞాపించాడు. బుషి ఆజ్ఞ 
జవదాటరానిది. వసిష్టునకు కీడు కలగడం సరస్వతీ నదికి ఏమాత్రం 
ఇష్టంకాదు. నిజానికి వసిష్టుడు సరస్వతీ పుత్రుడుగా సరస్వతీ తీరంలో 
పెరిగాడు. మహర్షులందరిలో విశిష్టతను సంపాదించాడు. మహర్షులెవరికి 
ఇంద్రునితో ముఖాముఖి మాట్లాడే అవకాళం లేని కాలంలో వసిష్టునిపై 
ఇంద్రునకు విశిష్టమైన అనురాగం కలిగింది. మిగిలిన దేవతలందరకూ 
కూడ అతడు ప్రేమ పాత్రుడే. పై పెచ్చు ప్రజాహిత కార్యాలలో అందరికన్నా 
ముందుంటూ ్రజాపురోహితునిగ వన్నె కెక్కినవాడు. అటువంటివానిని 
శత్రువులబారిన పడవేయటమా? సరస్వతీనదికి ఇష్టమే లేదు. కాని, 
మార్గాంతరం లేదు. బుషి ఆజ్ఞ అలావుంది. అయితే సరస్వతీనది 
ఉపాయం కనుగొంది. 


నదిలో కొట్టుకు పోయాడు : 


వసిష్టుడు యథా(ప్రకారంగా బ్రాహ్మవుుహూర్తంలో 
స్నానాదికాలు నిర్వర్తించడానికి సరస్వతీ నదిలో దిగాడు. తనివి తీరా 
స్నానమాడి సూర్య భగవానునకు అర్ష్య(ప్రదానం కావించి నడుములోతు 
నీళ్ళలో నిలబడీ మంత్ర జపం చేస్తున్నాడు. సరస్వతీనదీ'ప్రవాహం 
ఒక్కసారి అధికమైంది. ఆ వేగానికి ధ్యానమగ్నుడైన వసిష్టుడు నీళ్ళల్లో 
పడి కొట్టుకొని పోసాగాడు. ప్రవాహవేగం ఎంత ఎక్కువగా వుంది అంటే 
వసిష్టునకు తనకేమి జరుగుతోందో కూడా తెలియనటు వంటి 
మానసికస్థితిలో పడేసింది. ఇంకా పూర్తిగా చీకట్టు తొలగి పోలేదు. కనుక 


15 


ఏదైన ఆసరా దొరుకుతుందేమో చూద్దామను కొంటే ఏమీ కనబడలేదు. 
వసిష్టుడు నిర్విణ్లుడై వున్నాడు. 

సరస్వతీ నదికి ఆవల కొంత దూరంలో విశ్వామిత్రుని 
మనుష్యులు పొంచి వున్నారు. నదిలో కొట్టుకు వస్తున్న వసిష్టుని పట్టి 
బయటకు లాగి అంతం చేయాలని వారి ప్రయత్నం. అల్లంత దూరంలో 
నదిలో కొట్టుకొని వస్తున్న మానవాకారం వారికి గోచరించింది. వారు 
తమ పనికి సిద్దమైనారు. 
నీలో రక్తం ప్రవహిస్తుంది 1 

ఇక్కడే సరస్వతీనది ఒక చక్కని ఉపాయం చేసింది. శత్రువులు 
పొంచి వున్న ప్రాంతాన్ని సమీపించడానికి ముందు (ప్రవాహవేగాన్ని చాలా 
ఉదృతం చేసింది. ప్రవాహవేగం తమకు అనుకూలంగా వుందని, వసిష్టుని 
తాము పట్టుకోవచ్చని నదిలోనికి దిగిన వసిష్టుని శత్రువులు అనుకో కుండా 
ఉదృతంగా పెరిగిన (ప్రవాహ వేగాన్ని చూచి భయపడి తీరం వైపు 
పారిపోయారు. వసిష్టుడు వారి బారిన పడకుండా సరస్వతీనదీ ప్రవాహం 
అతనిని చాలా దూరం తీసుకొని పోయి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. 
తన ఆజ్ఞను ధిక్కరించిన సరస్వతీనదిపై విశ్వామిత్రుడు కోపించి ఇకపై 
నీలో సంవత్సరం పాటు రక్తం ప్రవహిస్తుంది అని శపించాడు. అప్పటి 
నుండి సరస్వతీ నదిలో ఒక భాగం అరుణానదిగా ప్రసిద్రమైంది. 


వాళ్ళ తలలు తెగిపడాలి ! 


ఈ విధంగా వసిష్టుని అభివృద్దిపై అసూయపొందిన వారు 
అతనికి, అతని కుటుంబసభ్యులకు అనేకవిధముల ద్రోహము చేయడానికి 
ప్రయత్నంచేశారు. వీరందరినుండి తననూ, తన కుటుంబీకులను 


16 


రఖ్షీంచుకొనేందుకు వసిష్టుడు ఇంద్రసోవములను అనేకవిధముల 
(ప్రార్హించాడు. ''ఎవరు అబద్దపు ఆరోపణలతో పవిత్రమైన బుద్దికల నాకు 
ద్రోహం చేయాలని తలపెడతాడో, అటువంటి అబద్దాలకోరును 
పిడికిలిలో బిగించిన నీటినివలే నశింపజేయుము'' అని ఇంద్రుని 
(ప్రార్దిస్తాడు. ' ' నన్నెవైైతే అబద్దపు నిందలతో యిబ్బందులకు గురి చేస్తారో, 
నాలోనున్న మంచిని నీచాతి నీచంగా దుర్మార్గంగా చిత్రిస్తారో, అట్టివారిని 
పాములకు ఆహారంగా చేయి, లేదా నిర్భతి యొక్క ఒడిలో భస్మంచేయి?' 
అంటూ తనకు కీడు చేయటానికి ప్రయత్నించే శత్రువులను 
అణచివేయమని పదే పదే వసిష్టుడు ఇంద్రాది దేవతలను వేడుకొన్నాడు. 
ఇది తనకు మాత్రమే గాక లోకానికి కూడ రక్షణ, అని ఆయన 
భావించాడు. '“చిన్న, పెద్ద గబ్బిలాలరూపంలో వుండేటటువంటి; 
కుక్కగా, తోడేలుగా, గ్రద్రగా, డేగా ఉండేటటువంటి దుష్ట శక్తిని ఎక్కడ 
వున్నా నాశనంచేయి. ఓ ఇంద్రా! నీ వజ్రాయుధంతో పెద్దరాతితో వలె 
ఆరాక్షసులను పిండిచేయి.'? 

““ఓ ఇంద్రా! మగకాని, ఆడకాని మోసంతో సమాజానికి 
ఉపద్రవం కలిగించే ఆ దుష్టశ్తిని అణచివేయుము. ఈ రక్తపిపాసులైన 
రాక్షసులు మరల తమ తలలు చెక్కి వేయబడగా నశించిపోవాలి. మరల 
సూర్యోదయాన్ని వీళ్ళు చూడకూడదు'' అంటూ వశిష్టుడు ఎల్లవేళలా 
ఇంద్రుడు, వరుణుడు, సోముడు, మరుత్తులు మున్నగు దేవతలను 
(ప్రార్దిస్తూ ఉండేవాడు. 
పుత్రశోకం తప్పలేదు | 

ఈ విధంగా శత్రువులు వసిష్టునకు అనేకవిధాల అపకారం 
చేస్తూఉంటే వీరందరినుండి తనను, తన కుటుంబాన్ని 


17 


రక్షించుకొనుటకు వసిష్టుడు అనేకవిధాల తంటాలు పడుతూండేవాడు. 
అయినా కూడ పాపమతనికి పుత్రశోకం తప్పలేదు. యాతుధానులు అనే 
రాక్షసులు, కొంతమంది స్వవర్గీయులు అసూయాద్వేషాలతో వసిషుని 
కుమారులను చంపీవేశారు. క్రవుక్రవుంగా వసిష్టుని కుటుంబం 
తగ్గిపోతూ వచ్చింది. 
దావానలంలో విసిర్‌వేశారు : 

శత్రువు కన్ను వసిష్ట పుత్రుడు శక్తిపై బడింది. శత్రువుని 
శత్రువుగా ఎదుర్కోవడం కంచే మిత్రరూపంగా పరిణమించి 
ఎదుర్కోవడం సులభమని కూటనీతిని అనుసరించాడు. వసిష్ట పుత్రుడైన 
శక్తితో స్నేహం నటిస్తూ మెల్ల మెల్లగా సుదాసుకు సన్నిహితుడయ్యాడు. 
సుదాసు కుమారులలో వసిష్టుని యెడల వైమనస్యం రగుల్కొలిపాడు. 
దానికి తోడు సుదాసు చేస్తున్న యజ్ఞంలో బుత్విక్కు గావున్న 
విశ్వామిత్రుని పారబాటును శక్తీ వేలెత్తి చూపడం జరిగింది. దానితో 
విశ్వామిత్రునిలో అసూయాద్వేషాలు మిన్నుముట్టాయి. ప్రత్యక్షంగా 
వసిష్టుని గాని, వసిష్ట పుత్రుని గాని ఎదుర్కోలేక స్నేహం నటించి 
షగదీర్చుకోవాలని పన్నాగం పన్నాడు. 'ససర్చరీ" అనే విద్య సహాయంతో 
అతడు శ్తిని తన దగ్గరకు ఆకర్షించాడు. సుదాసుపుత్రులను ప్రేరేపించాడు. 
వారు విశ్వామిత్రుని ప్రభావానికి లోనై శక్తిని దావానలంలో విసరివేశారు. 

శక్తి మరణం వసిష్టుని క్రుంగదీసింది. ఆత్మహత్య చేసుకోవాలని 
కాళ్ళకు, చేతులకు బంధాలు బిగించుకుని వసిష్టుడు విపొశానదిలో 
దూకాడు. విపాశానది కూడ వసిష్ణునకు మాతృ సమానమైనది. ఆ నది 
వసిష్టుని దురవస్థను గ్రహించినదై, అతని బంధనములమ విడిపించింది. 
విపాశ అనగా పాళములను పోగొట్టునది అని సార్హక నామధేయురాలైంది. 


18 


స్వర్గద్వారాలు తెరచుకొన్నాయి : 

నిర్వేదంతో వసిష్టుడు దేశాలు పట్టిపోయాడు. ఈ సమయంలో 
అతడు అనేక సామలను దర్శించాడు. రథంతరసామ, వసిష్టస్య (ప్రియం, 
నివహ అనేటటువంటి సామలను వెలువరించాడు. ధాతా, సవిత, విష్ణువు 
అనే దేవతలనారాధించి వసిష్టుడు రథంతరసామమును సంపాదించాడు. 
సంపూర్ణమైన, ఏకాగ్రమైన విశ్వాసంతో రథంతరసామను పఠించిన 
వసిష్టునకు స్వర్గ ద్వారాలు తెరచుకొన్నాయి. వసిష్టస్యప్రియం అనే 
సామద్వారా వసిష్టుడు ఇంద్రుని అభిమానాన్ని మరింతగా చూరగొన్నాడు. 
నివహ అనే సామను కనుగొన్న సమయంలో ఇంద్రుడతనితో యిలా 
అన్నాడు, ''వసిష్టా నేను నీకొక బ్రాహ్మణమును వెల్లడిచేస్తాను. దీన్ని 
అవగతం చేసుకున్న నీ యొక్క పౌరోహిత్యంలో భరతులు అభివృద్ది 
చెందుతారు. అయితే దీనిని మరెవరికి తెలియనీయరాదు?”' అని. ఈ 
సామద్వారా ఇంద్రుని విశిష్టమైన ఆదరాన్ని సంపాదించి తమ గాఢ మైత్రిని 
వశిష్టుడు లోకానికి చూపించాడు. 
గాఢంగా నిద్రపో! 

ఈ విధంగా తిరుగుతూ, తిరుగుతూ, వేదాన్ని దర్శిస్తూ 
లోకోపకారాన్ని నిర్వహిస్తూ వున్న వసిష్టునకు ఒక పర్యాయం ఒక 
సంకటస్థితి ఏర్పడింది. వమూడు, నాలుగు రోజులపాటు అతనికి 
అన్నపానీయాలు దొరకలేదు. ఆకలితో అలమటించిపోయిన వసిష్టుడు, 
ఒక యింటిలో దొంగతనానికి సిద్ద్రపడ్డాడు. అదొక పెద్ద భవంతి. అది 
వరుణుని భవంతి. దానికి కాపలాగా జాతికుక్క పహారా కాస్తూవుంది. 
భవంతిలో కూడ జనులు మేల్కొని వున్నట్టుగా అలికిడౌతోంది. 
వసిష్టునకు ఆకలి అణచుకోలేనంతగా వుంది. తెగించి భవంతిలో 
(ప్రవేశించాడు. కుక్క అతనిపై దాడి చేసింది. ఆ కుక్కను ఉద్దేశించి 


19 


వసిష్టుడిలా అన్నాడు, ''ఓ చారల కుక్కా! అరవటానికి నీవు నోరు 
తెరచినపుడు ప్రకాశిస్తున్న ఆయుధాలవంటి. ఒక వెలుగు కలుగుతోంది. 
నీకోరలద్వారా కనబడే నీ పళ్ళే ఆయుధాలు. 


అరవటం మాని గాఢంగా నిద్రపో. లేకపోతే ఓ దొంగనో, 
దోపిడీదారునో వెంబడించు. ఇంద్రుని (ప్రశంసించే మమ్మల్ని ఎందుకు 
తొందర చేస్తావు! ! 


““నీవొకపందిని నిలువుగా చీల్చవచ్చు. ఆపందికూడ నిన్ను చీల్చి 
ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఇంద్రుని స్తోత్రంచేసే మమ్మల్ని ఎందుకు 
తొందర పెడతావు! 


'హ్రశ్వాపనీ ఉపనిషత్తు : 

ఈ విధంగా పలుకుతూ వసిష్టుడు ఒక మంత్రాన్ని మెల్లగా 
ఉచ్చరించాడు. ''తల్లి నిద్రించుగాక! తండ్రి నిద్రించుగాక! కుక్క 
ని(ద్రించుగాక! గహయజమాని కూడ అట్లే సుఖముగా నిద్రించుగాక! 
బంధువులందరూ నిద్రింతురుగాక! అలాగే చుట్టూ వున్న జనులు 
ని(ద్రింతురుగాక! ఎవరైనా గాని కూర్చొని వున్నా, కదులుతూ వున్నా, 
మమ్మల్ని చూచినా వారందరి కళ్ళను మేము మూసివేస్తాము. వారిని ఈ 
(ప్రాసాదం మాదిరిగా నిశ్చలంగా వుండేట్లు చేస్తాము. సర్వవర'ప్రదాతయైన 
సూర్యుడు వేయి కిరణాలతో దూరముగా నున్న ఆ సముద్రము యొక్క 
మధ్యనుండి ఉదయిస్తూ ఉంటాడు కదా! ఆయవ కృపాకలిత సహాయంతో 
మీయందరను నిద్రలోనికి పంపుతాము. లోగిలిలో పడుకొనే వారుగాని, 
వాహనాలలో పడుకొనేవారు గాని, లేదా పరుపులపై పడుకొనే 
మంగళకరమైన సువాసనలు గల స్త్రీలు గాని, అందరినీ గాఢ నిద్రలోనికి 
పంపుతాము*'. ఈ సావుమును '' ప్రశ్వాపనీ ఉపనిషత్‌'' అని 


20 


వ్యవహరిస్తారు. దీన్ని పఠించడం ద్వారా అందరనూ ని(ద్రాము(ద్రితులను 
చేయవచ్చు. వసిష్టుని సూక్తాలలో యిటువంటి వాటిని గమనించినపుడు 
వసిష్టుడు ఎంతటి చిక్కుల్లో పడ్డాడో, విచిత్రమైన, సమాధానము లేని 
సందర్భాలెన్ని అతనికి తారసిల్లినాయో స్పష్టంగా తెలుస్తుంది. 


శోకమే శ్లోకనువుతుంది : 


ఈ విధంగా తిరో సందర్భంలో వసిష్టుడు మహోన్నతమైన 
మంత్రాలనే గాక, కొన్ని సందర్భాలలో క్షుద్రమైన, క్షణిక ప్రయోజనం 
గల మంత్రాలను కూడ ప్రయోగించినట్టు కనబడుతోంది. వసిష్టుని 
అంతవానికి క్షుద్రమంత్ర ప్రయోగం మంచిదేనా? జీవన్మరణ సమస్య 
యేర్చడినప్పుడు యిలాంటి చర్చకు అవకాశం లేదు. ముందు జీవించి 
ఉంటే కదా! మహోన్నతకార్యాలు చేయడం. అయినా, తప్పు తప్పే. దానికి 
ఫలితమనుభవించక తప్పదు. అసూయా గ్రస్తులైన శత్రువులవల్ల కొంత, 
స్వయంకృతాపరాధంవల్ల కొంత అతని జీవితంలో యెన్నో ఒడిదుడుకులు 
ఏర్పడ్డాయి. 

దుఃఖ సవము(ద ౦లో పడీ కొట్టుకు పోతున్నాడు. 
ఉద్వేగప్యూర్ధము, సంఘర్షణా మయము అయిన ఆ మానసికావస్టలోని 
వశిష్టుడు మహత్తరమైన వేదభాగాలను, సామలను దర్శించటం జరిగింది. 
విజ్ఞానం పరిపూర్ణ దశకు చేరాలంటే విజ్ఞానికి సంఘర్షణ అత్యవసరం. 
మహానుభావుల శోకమే శ్లోకమవుతుంది. నిప్పులో కాచి తేనే బంగారం 
వన్నె బయటపడుతుంది. 


నరుణుడు నీపై కోపించాడు : 
ఒకసారి వశిష్టుడు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. 


21 


సముద్ర మధ్యంలో నావ భ్నూం కాగా అతడు సముద్ర జలాల్లో చిక్కుబడి 
పోయాడు. దిక్కుతోచని ఫ్టితి. బయటపడే శక్తి లేక, విలవిల్లాడాడు. 
“*ద్రప్పిక నన్ను ఆవహించింది. నేను నీ పూజకుడను. నీటి నడుమ 
ఉన్నాను. నాకు సుఖాన్ని ఇమ్ము. ఓ! సంపదల దేవతా! నాకు ఆనందాన్ని. 
ఇమ్ము'' అంటూ ప్రార్జించాడు. వరుణుడు తన తండ్రి, తనకు సహాయంగా 
వస్తాడని ఆశించాడు. వరుణుడు బుతాన్ని అనగా సృష్టిక్రమంలో వుండే 
పద్రతిని రక్షించేవాడు. దానికి విరుద్దంగా ఆచరించేవారియెడల అతడు 
అనుకూలుడు కాడు. కాబట్టి క్షుద్ర విద్యలను ప్రయోగిస్తున్న వసిష్మనిపై 
అతనికి ఒక విధంగా వైమనస్యం కలిగింది. ఈ విషయం బుషులందరకూ 
తెలుసు. వారు వసిష్మనకు తెలియజెప్పారు. వసిష్టుడు పశ్చాత్తాపపడి తాను 
తప్పుచేసినట్టు ఒప్పుకొంటూ తన తప్పులను కాయమని, కరుణ 
చూపుమని వరుణుని ప్రార్ధించాడు. ఈ సందర్భంగా అతని పరిదేవనం 
ఈ విధంగా వుంది. 


“ఈ నా పరిస్థితిని నా ఆత్మకు చెప్పుకోనా! వరుణుని దగ్గరకు 
ఎలా వెళ్ళగలను?. అతడు నా కానుకను స్వీకరించునా? నిశ్చీలమైన బుద్దితో 
నేనెప్పుడు శాంతించిన అతనిని చూడగలను. ఓ వరుణ దేవా! నా తప్పు 
ఏమిటి? నాకు తెలియజొప్పు. బుద్దిమంతుల నడిగాను. వారందరూ ఒకే 
మాటచెప్పారు. “వరుణుడు నీపై కోపించాడు', అని”. 
వరుణ ప్రార్ధన : 

““వరుణుని కోపానికి కారణమైన ఆ తప్పు పాతకాలంనాటిదా! 
ఓ! వరుణదేవా! నిన్ను ఎల్లప్పుడు పాగడుతూ వుండే నీ పాతమిత్రుని 


నాశనం చేయాలనుకొంటున్నావా! నీకెదురేమి! నీ దయ వుంచే పాపము 
నుండి విముక్తుడనై నేను నీవైపునకు త్వరితముగా మరలగలను”'. 


22 


““మా తండ్రుల పాపమునుండి మమ్ములను విముక్తులను చేయి. 
ఈ మౌ శరీరాలతో మేము చేసిన తప్పులనుండి కూడ విముక్తులను చేయి. 
ఓ రాజా! అపహరింపబడిన పశువుల మాంసంతో విందులు కుడుస్తున్న 
దొంగనులాగా ఈ వసిష్టుని వదలిపెట్టుము. దూడను కట్టు వదలినట్టుగా 
ఈ వసిష్టని విముక్తిని చేయి. 


“ఓ వరుణదేవా! యిది మేము స్వయముగా చేసినది కాదు. 
అది మా అవసరము. మత్తు కొలిపే కరువు, దాహము, జూదము, 
ఆలోచనా రాహిత్యము, యివి అన్ని వువ్ములను తప్పుదోవ 
పట్టిస్తూవున్నాయి. చిన్న వాళ్ళను కాపాడవలసిన పెద్దవాళ్ళుకూడా 
తప్పుదోవ పట్టిస్తూవున్నారు. నిద్రకూడ అధర్మాన్నే కల్గిస్తోంది? '. 


““ఓ వరుణదేవా! ఈ నాపాట నీ హృదయంలో గాఢంగా 
హత్తుకొనుగాక! యోగక్షేమాలను పొందుపరచుకొంటూ మేము అభివృద్ది 
చెందెదముగాక! మీ ఆశీస్సులు మమ్ము సదా కాపాడుగాక! 


ఈ ప్రార్థనలో వసిష్టుడు పశ్చాత్తాప పడుతున్నట్టుగా 
స్నష్టమవుతూ ఉన్నది. తన తప్పుల నన్నింటిని క్షమింపుమని ప్రార్దించడం 
కన్పిస్తోంది. ఇది ఒక అపరాధ క్షమాపణ స్తోత్రంగా విశిష్టంగా కన్పిస్తోంది. 
దీనిలో దేవుని యెడల జీవుని భక్తి భావం గోచరమౌతూవుంది. 
భిక్తీసిద్దాంతానికి యిక్కడే విత్తనాలు చల్లబడినాయి అని విమర్శకుల 
అభిప్రాయం. తప్పు చేయటం మానవ నైజం. పశ్చాత్తప్తుడైన భక్తుని 
తప్పులు కాయటం భగవంతుని వైశిష్ట్యం. ఈ సూక్తాన్ని ప్రతిరోజూ 
పారాయణం చేసినట్లుయితే తప్పు చేయటం నుండి నుండి తనను తాను 
మరల్చుకొనే శక్తి యేర్పడుతుంది అని మన విశ్వాసం. 


పితృ(ప్రేమను కురిపించాడు : 


ఈ విధంగా ప్రార్ధించిన వసిష్టుని వరుణుడు కరుణించాడు. 
నట్టేట్టో మునిగినట్టున్న వసిష్టుని తన పడవలో ఎక్కించుకున్నాడు. 
అతనిని తన ఒడిలోనికి తీసుకున్నాడు. కరుణావుయమెన 
అనుభూతులతో యింకా గొప్పపనులు చేయగల సవుర్భునిగా 
తయారుచేశాడు. ఆ పడవపై యింకా ఎంతోకాలం ఆనందంగా గడపడానికి 
అవకాళం కల్పించాడు. చివరకు తన అస్తిత్వవయినకుచెందిన 
పరమరహస్యాలను వసిష్టునకు ఉపదేశించాడు. ఆ విధముగా వరుణుడు 
తన కుమారునిపై పీతృ(ప్రేమను కురిపించాడు. పితృరక్షణను కల్పించాడు. 
తన్మయత్వంతో, కృతజ్ఞతాభావంతో, ఆరాధనా భావంతో వసిష్టుడు 
యిట్లా అన్నాడు. 

““గోవు (భాషు కు గల ఏడు పేరకు మూడు రెట్టెనతెలివితేటలు 
గల నాకు వరుణుడు పరవిశ్వము యొక్క రహస్యములను బోధించాడు. 
నేను ఆయనకు ప్రియ శిష్యుడను.?' 


వరుణుని బోధనలు పొందిన వసిష్టుడు ఆత్మ స్టైర్యాన్ని 
పొందాడు. నిర్వేదం తొలగి పోయింది. మానసికవ్లైక్షబ్యం మాసిపోయింది. 
ధర్మనిష్ట దృఢమైంది. యథా పూర్వ స్రితిని పొంది వసిష్టుడు స్వనివాసానికి 
తిరిగి వచ్చాడు. తన కోడళ్ళ జీవితాలను చక్కబరచటం తన ధర్మంగా 
గుర్తించాడు. 


వునువుడు పరాశరుడు వేద (ద్రష్ట. తండ్రియైన శక్తిని 
చంపినవారిపై షగబూని వారి అంతు చూస్తానని శపథం చేశాడు. వసిష్టుడు 
అతనిని శాంత పరచి షగ ప్రతీకారాల కంటే శాంతి సహనాలే సుఖ 
సంతోషాలను ఇస్తాయని చాటి చెప్పాడు. 


సోమయాగం రహస్యం : 


వసిష్టునకు “విరాజ అనే విద్యపై అధికారముంది. దానిని 
సంపాదించాలని చాలామంది ప్రయత్నించారు. ఇంద్రుడు కూడ దానికి 
పొందటానికి అభిలషించాడు. ఇంద్రుని కోరిక తెలుసుకున్న వసిష్టుడు 
ఆ విద్యను ఇం(ద్రునకిచ్చి, ఆతనినుండి ఒక విశిష్టమైన 
సోమయాగరహస్యాన్ని సంపాదించాడు. ఈ విద్యావినిమయంతో వసిష్టుడు 
ఒక ఎదురులేని యుజ్ఞూధికారాన్ని సంపాదించాడు. యజ్ఞం 
నిర్వహించాలంటే ప్రధానంగా నలుగురు వైదికులు కావాలి. మొదటివాడు 
హోత, రెండవ వాడు అధ్వర్యుడు, మూడవవాడు ఉద్గాత, నాల్గవవాడు 
(బ్రహ్మ. ఈ నల్లురిలో మొదటి ముగ్గురు బుగియజుస్సామవేదాలకు 
'ప్రతినిధులుగావుంటూ ఆ వేదాలలోని మంత్రాలను పఠిస్తూ యజ్ఞం 
నిర్వహిస్తూవుంటారు. బ్రహ్మస్ట్రానంలో వున్న వ్యక్తి మొత్తం యజ్ఞకార్యానికి 
పర్యవేక్షకునిగా వుంటాడు. నిర్వహణలో ఎటువంటి అనుమానాలు 
వచ్చినా, పారపాట్టు దొర్లినా సరిచూచే అధికారం అతనికే వుంటుంది. 
యజ్ఞవాటికకు లోపల బయట కూడ అతనిదే అధికారం. అటువంటి 
అధికారాన్ని ఇంద్రునినుండి పొందిన సోమయాగ రహస్యం ద్వారా 
వసిష్టుడు సంపాదించాడు. వసిష్టుడు, బ్రహ్మ అనే రెండు పదాలు 
సమానార్ధకాలైనాయి. చాలాకాలం వరకు బ్రహ్మస్ట్రానం వసిషునకు గాని, 
ఆతని సంతతికి గాని చెందాలి అనే నియమం వుండేది. తరువాతి కాలంలో 
ఈ జ్ఞానాన్ని పొందిన ఎవ్వరికైనా బ్రహ్మస్ట్రానం అధిష్టించే అవకాశం 
అభించింది. అయితే వసిష్టునకు గుర్తుగా వారికి తలపాగా చుట్టబడుతుంది. 
ఆ తలపాగా ముడి తలకు కుడి'ప్రక్క విశిష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 
వసిష్టుడు, వసిష్ట కుటుంబం వారు తలకు కుడి ప్రక్క కొప్పు కలిగి 
ఉంటారని చెప్పుకున్నాము కదా! దానికి గుర్తే ఈ తలపాగా ముడి. 


సత్యానిదే అంతిమ విజయం : 


మానవాళికి దివ్యజ్ఞానాన్ని అందిస్తూ తన జీవితాన్నే సమాజానికి 
నీరాజనంగా అర్పించిన వసిష్టుడు లౌకికంగా కూడా విశిష్ట స్థానాన్ని 
ప్రపంచానికి అందించాడు. వారి లౌకిక జ్ఞానానికి అనేక ఉదాహరణములు 
చూపవచ్చు. మనిషి జీవితకాలం ఎంత అనే చర్చ వచ్చినప్పుడు ఏ మనిషీ 
కూడోను తన జీవితము యొక్క పరిమాణాన్ని తెలుసుకొనలేడు 
అన్నారు. 'ఉద్యమించటం టెుఎక్క (ప్రాధాన్యం వివరిస్తూ - 
ఉద్యమకారులదే గెలుపు. వారే సుఖంగా నివసింపగలరు. అభివృద్ది 
చెందుతారు. దేవతలు సోమరులను దగ్గరచేర్చరు ' అంటారు. 


సత్యాసత్యాలను గురించి వసిష్టుల అభిప్రాయం ఖచ్చితంగా ఉంది 
'“+ఈ రెండింటికి పోరు శాశ్వతము. అయితే ఏదైతే నిజంగా సత్యంగానూ, 
నిజాయితీగాను ఉంటుందో దానినే దేవుడు రక్షిస్తాడు. అసత్యాన్ని 
వమ్ముచేస్తాడు''. సత్యాసత్యాల యుద్దంలో అంతిమ విజయం సత్యానిదే 
అని విశ్వసించాడు. 


““జౌరసులు - దత్తపు(త్రంల విషయుంలో జౌరసులే 
కావాలంటారు. తెలియనివాని సామ్మునెప్పుడూ తప్పించుకోవాలి. మన 
సంపదలకు మనము యజమానులుగా ఎల్లప్పుడూ ఉందుముగాక! 
ఎవరికోపుట్టిన బిడ్డ వున బిడ్డకాదు. ఆవిధంగా అనుకొనే వాడు 
మూర్చుడౌతాడు. నిర్వీర్యమైన జాతికి మనుగడ లేదు. జ్ఞానవంతులు, 
బలవంతులు ఐన సంతానం పొందటం ఆవళ్యకం' ' అంటూ తాను పడిన 
కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి సంతానం కోసం దేవతలను 
పదే పదే ప్రార్ధిస్తాడు. 


శ్రేయో మార్గదర్శి : 

వసిష్టుడు వేద ద్రష్టగానే గాకుండా, యజ్ఞకార్యాలను పర్యవేశ్షించే 
(బ్రహ్మగానే గాకుండా, సామాన్య జనోపయోగమైన అనేకమైన కార్యాల్లో 
నిమగ్నుడై ప్రజాహితాన్ని ప్రజారక్షణను కావిస్తూ మిగిలిన బుషులకంటే 
విశిష్టంగా రూపొందాడు. ఇ్షాత్రధర్మాన్ని కూడ బ్రాహ్మణధర్మంతో కలిపి 
నిర్వహించిన ఘనత వసిషునకు లభిస్తుంది. అయితే బ్రాహ్మణ ధర్మాన్ని. 
మించినది లేదని, లోకంలో శక్తులన్నీ ఆ ధర్మం ముందు మోకరిల్లక 
తప్పదని తన ఆచరణ ద్వారా నిరూపించి బ్రహ్మర్షిత్వానికి ప్రతీకగా 
నిలచాడు. ఇతడు ఇంద్రవరుణుల మధ్య సహభావాన్ని పాదుకొల్పిన వ్యక్తి. 
ఇంద్రుడు యుద్ద దైవతము. వరుణుడు బుతమును కాపాడు దేవుడు. 
యుద్దము ద్వారా గెలిచిన జాతులను, లభించిన (ప్రదేశములను 
ఉపయోగకరంగా మలచుకోవడానికి క్రమశిక్షణ అవసరం. అదే బుతం. 
దాన్ని కాపాడేవాడు వరుణుడు. అంటే ఇంద్రవరుణుల సహయోగము 
జాతికి గౌరవాన్ని, సుస్రిరతను కలిగించింది. దానికి కారణభూతుడు 
వసిష్టుడు. ఇతడు దేవతలకు, వునుష్యులకు వార ధిలాగా 
ఉపయోగించాడు. నేటి భారతావని కీర్తి ప్రతిష్టలకు అనాటి వసిష్టుని 
కార్య కలాపాలు, ఆలోచనా ప్రణాళికలు బీజములనేవి యథార్ధము. ఆ 
వసిషుని వెలుగు బాటలో పయనించడం విశ్వానికి పరమామోదం. 


ఓం శాంతిః శాంతిః శాంతిః 


